261 


అంక సహాయముతో 
కొనుగోలు 


సాయిబను 


1520 . 1 
లేవీన్. 


“రాదుగ ” ప్రచురణాలయం 


మాస్కో 


బొమ్మల్లో 


120 


బి . లేవిన్ 


ఎల్ . 
రాధ్ 


ఖగోళశాస్త్రం 


R . R . R . L, F . : . 
ఆర్ధిక సహాయము కోసము 
చేయబడినది . 


చిత్రాలు : ఎ . 

రావ 
అనువాదం : ఆర్వియార్ 


M 


" . 


“రాదుగ ” ప్రచురణాలయం 
మాస్కో 


విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 


“ అమలిన తారకా 


సముదయంబుల నెన్నను. .. ? ” 


R . R . R . L . F . కలకంవారి 
ఆర్ధిక సహాయముతో కొనుగోలు 
చేయబడినది . 


సాయంత్రం అవుతుంది . ఆకాశాన్ని చీకటి 
కమ్మేవేళ .బాగా తేజోవంతమైన నక్షత్రాలు అక్కడ 

ప్రత్యక్ష మవుతాయి . క్రమేపీ మరిన్ని యెక్కువ 
నక్షత్రాలు దృష్టి పథంలోకి వస్తాయి.వాటి సంఖ్య 
యెంత ? 

మూడు వేలు సుమారుండవచ్చు , అని ఆకాశం 
లోని నక్షత్రాలని చూస్తే యెవళ్ల కేనా అనిపించ 
వచ్చు . 

“ అబ్బో , లక్షలాది వున్నాయి ! ” అని టెలెస్కోప్ తో 
ఆకాశంలో వున్న నక్షత్రాలని పరిశీలించే ఖగోళ 
శాస్త్రజ్ఞుడు అంటాడు . 

“ లక్షల , లక్షల నక్షత్రాలు వున్నాయి ! ” అని 
నక్షత్ర నిబిడ ఆకాశాన్ని ఫోటోలదాఖలాతో చూసి 
తెలుసుకున్న శాస్త్రజ్ఞులు అంటారు . 


NITHIN 


నక్షత్రరాశులు యేమిటి ? 


SSC 


మకరం 


తుల 
పులి 


గరుడ 
డాలి 


- 


some 


am 


సపర్తి 
మండలం 


Ta 


సింహం 


వృషభం గృహం 


కర్కాటకం|| 


SA 


Ak 


B 


మబ్బులు లేకుండా నిర్మలంగా వున్న రాత్రి 
పూట చూస్తే ఆకాశం అంతా నక్షత్రాలతో పొదిగి 
నట్టు వుంటుంది . తేజోవంతమైన చుక్కల్లా 
కనిపిస్తాయవి . 

ప్రాచీన కాలంలో మనుషులు ఆకాశం కేసి చూసి 
ఆ నక్షత్రాల చుక్కలు యెలా చిత్రాలుగా యేర్ప 
డాయో పూహించుకునేవాళ్లు . ఆ నక్షత్రాల 
చిత్రాల్నే నక్షత్రరాశులు అన్నారు . 

యీ నక్షత్రరాశుల్లో కొన్ని హెర్క్యులెస్ , 
పెర్సియస్ , ఆండ్రోమిడా లాంటి ప్రాచీన గ్రీకు 
పురాణ వ్యక్తుల్ని పోలి వుండేవి . యింకొన్ని జంతు 
వుల్నీ , వస్తు వుల్ని పోలివుండేవి . మహాకాళం , శునకం , 
హంస , లీరా అనేవి వాటిలో కొన్ని . 

యివాళ నక్షత్ర నిబిడ ఆకాశాన్నంతట్ని ఖగోళ 
శాస్త్రజ్ఞులు భాగాలుగా విభజించేరు . యీ భాగాల్ని 
వాళ్లు నక్షత్రరాశులు అని పిలిచేరు . 


POON 


అంగరుడ 


సప్తర్షి మండలాన్ని లాటిన్ భాషలో ఉర్సామేజర్ అంటారెందుకు ? 


Dru 


సప్తర్షి మండలాన్ని సులభంగా చూడవచ్చు . జూ 
నక్షత్రాలు ముద్దు కొట్టులాగా వుంటారు. వాటి 
డx cకా వేరే నక్ష తాలూ వున్నాడు.గాని అవి 
acత ప్రకాశవంతంగా వుండవు . 

డూ నక్ష తాలు ఒక జంతువు తలనీ, పఁజానీ 
పోలి వుంటారు . ముగు గొట్టం కాడ ఆ జంతువు 
పొడుగాటి తోకలాగా వుంటుంది . 

- నక్ష తరాశి : “ ఉర్సా మేజర్ అని పిలు 
స్తాడు. ఆంటే లాటిన్ భాషలో పెద్ద ఎలుగు " 
ఆ : ఆర్థం . నిజానికి ఆసలు ఎలు . ఇంటికి పెద్ద 
తోక వుండడు , చిన్న తోక వుంటుంది . (దీన్నే 
భారతదేశంలో సప్తరి మండలం ఆంటాడు. ) 


ఆకాశంలో ధృవ నక్షత్రాన్ని యెలా కని పెట్టవచ్చు ? 


నక్షత్రాలు తూర్పున ఉదయించి , ఆకాశంలో 
అవతలి భాగంలో అంటే పడమటి దిక్కులో దిగి 
అస్తమిస్తాయి. భూమి తన అక్షంమీదనేకాకుండా 
సూర్యుడి చుట్టూ కూడా పరిభ్రమిస్తూ వుండడం 
వల్ల అలా జరుగుతుంది . 

ఒక్క నక్షత్రం మాత్రంస్థిరంగా వుంటుంది ; 
ఆకాశమేతన చుట్టూ తిరుగుతూ వున్నట్టు అది 
వుంటుంది . యీ నక్షత్రమేధృవ నక్షత్రం. మనం 
గనక ఉత్తర ధృవం దగ్గర వున్నట్లయితే ధృవ 
నక్షత్రం సరిగ్గా మన నెత్తి మీద వున్నట్టుంది . 

ఆకాశంలో దీన్ని యెలా కని పెట్టవచ్చు . ఈ 
నక్షత్రరాశిలో వున్న రెండు నక్షత్రాలగుండా ఆకా 
శంలో వొక గీత గీశామనుకోండి . తర్వాత ఆ గీత 
మీద యీ రెండు నక్షత్రాల మధ్య దూరం అంతే 
వుండేటట్టు అయిదు గుర్తులు పెట్టండి . మీకు 
ధృవ నక్షత్రం వస్తుంది . అది మరీ అంత కాంతి 
వంతంగా వుండదు కాని ఉత్తరానికి దారి చూపి 
స్తుంది . అదే ధృవ నక్షత్రం. 


భూమి గోళంలాగా వుందని యెలా తెలిసింది ? 


MITTEE 


కాలకు 


POINT 


AGADAA 


VOINTMENT 

DAMN 


Pow 


Peda 


. 


PARE 


TAMWMENT 


WW . WARAWITT 


HUMMUDU 


ALCINitin 


IOD 


SWww 
TAMAN 


WWW .M 


L 


చదునైన పొలాలమీద వెడుతూ వుంటే మనకి 
ఉపరితలం చదునుగా వున్నట్టే కనిపిస్తుంది . 

సముద్రం కూడా అలానేకనిపిస్తుంది . అందు 
కని పూర్వంరోజుల్లో భూమి చదునుగా వున్నట్టు , 
ఆకాశం భూమిమీద కొమ్మదాసరి టోపీలా వున్నట్టు 
జనం భావించేరు . 

భూమిగోళం అని యివాళ ప్రతివాళ్లకీ తెలుసు . 
కాని దీనికి రుజువు యేమిటి ? 

సముద్రంమీద ప్రయాణం చేసేఓడని చూడండి . 
అది మొత్తం వొక్కసారే కనిపించకుండా మాయమ 
వదు . దాని ప్రయాణమే భూమి గోళంగా వుంద 
నడానికి దాఖలా . మొదటగా దాని చట్రం దృష్టి 
పథంనుంచి సూయమవుతుంది , తర్వాత పై తట్టు 
కనిపించదు . కాని తెరచాప కొయ్యలు దూరంలో 
యింకా కనిపిస్తూనే వుంటాయి. ఆఖరికి దిజ్మం 
డలం వెనక అవి కూడా కనిపించకుండా పోతాయి . 

యిలా యెందుకు వుందంటే సముద్ర ఉపరి 
తలం ఉబ్బి వుంది . భూమి గోళంగా వుందన 
డానికి యిదే కారణం . 


NEWS 


AN 
PALIAMONDA 


TRT 


VAANI 


Sto 


PAMA 


MA 


ఆలోచించాలయము 


PE 


VWA 


NEWS.IN 


7208 


601 


SCENES 


SAMWENT 


TAGS 


SOWM 


M 


పగలూ రాత్రీ 
: వొకదాని తర్వాత వొకటి రావడానికి కారణం యేమిటి ? 


- 


- 


mm 


m Ta 


12 


P . R . R . L . F . కలకతా వారి 
ఆర్ధిక సహాయముల కొనుగోలు 
చేయబడినది . 


పగలు వెలుతురుగా వుంటుందనీ, రాత్రి 
చీకటిగా వుంటుందనీ ప్రతి వాళ్లకీ తెలుసు . 

భూమి ఒక భాగం సూర్యుడి కేసి తిరిగి వున్న 
ప్పుడు , సూర్యకిరణాలు అక్కడ పడుతూ వుంటాయి . 
అక్కడ అప్పుడు పగలు అంటాం . అదే సమ 
యంలో రెండవ భాగం సూర్యుడికి అటు వేపు 
వుంటుంది . అది నీడలో వుంటుంది . అప్పుడక్కడ 
రాత్రి అన్న మాట . 

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 
సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ వుండడం 
వల్ల సూర్యుడి కిరణాలు పడే భాగం పగలుగా , 
పడని భాగంరాత్రిగా వుంటాయి. అందుకనేపగలు 
రాత్రి యేర్పడతాయి. 


mMIMITHI 


13 


శీతాకాలం, వేసవికాలం వొకదాని తర్వాత 
వొకటి రావడం యెందుకు జరుగుతుంది ? 


Numedia 


VALANTE 


ww 
. tool 


HARI 


WtWMW24 


A 


TWITAM 

MI 
Tw. womeMULTI 

Samu 


MASwww. weMENT 

OMO 
MMANAMAM 


www 


www 


Awww. 


DISCUIWUTDOOR 


Www 


w 


TAMARAM 


14 


వేసవికాలంలో సూర్యుడు ఆకాశంలో యెత్తు లో 
వుంటాడు. అందుకని పగళ్లు దీర్ఘంగా వెచ్చగా 
వుంటాయి . కాని శీతాకాలంలో సూర్యుడు ఆకాశం 
దిగువలో వుంటాడు . అందుకని పగళ్లు కురచగా 
చలిగా వుంటాయి. యెందుకీ తేడా వస్తుంది ? 

భూమి సూర్యుడి ఉపగ్రహం . భూమి సూర్యుడి 
చుట్టూ తిరిగి , వొక యేడాదిలో వొక పరిభ్రమణం 
చేస్తుంది . 

పైన గీసిన బొమ్మలో చూపించిన విధంగా 
భూమి వున్నట్లయితే ఉత్తరార్ధ గోళం బాగా సూర్య 
కాంతితో ప్రకాశవంతంగా వుంటుంది . యిక్కడ 

యీ సమయంలో వేసవికాలంగా వుండడానికి యిది 
కారణం . అందుకు భిన్నంగా దక్షిణార్ధ గోళంలో యీ 
సమయంలో శీతాకాలం. 

అర్ధ సంవత్సరం తర్వాత భూమి కింది బొమ్మలో 
వున్నట్టు అటు వేపు వెడుతుంది . ఉత్తరార్ధ 
గోళానికి తగినంత యెండ వుండదు , అంచేత అక్కడ 
శీతాకాలం అవుతుంది . దక్షిణార్ధ గోళానికి వేసవి 
కాలం వస్తుంది . 


15 


యెలాంటి నభోమణుల్ని గ్రహాలు అంటారు ? 


To 


16 


నెప్వూం 


area 


ఉరాన్ 


రువు 


. 


ఆకాశంలో రాత్రిపూట యీ గ్రహాలు కని 
పిస్తాయి . పై కి అవి ప్రకాశవంతమైన నక్షత్రాల్లా 
వుంటాయి. కాని అవి సర్వదా వొకే రీతిగా ప్రకా 
శిస్తూ వుంటాయి. అసలు నక్షత్రాలేమో మిణుకు 
మిణుకుమంటూ వుంటాయి . 

వరసగా కొన్ని సాయంత్రాలు , చాలా కాలం 
మీరు వాటిని పరిశీలనగా చూడండి . నక్షత్రాలతో 
పోలిస్తే అవి తమ స్థానాలని కొంచెం కొంచెం 
మార్చుకుంటూ వున్నట్టు మీకు తెలుస్తుంది . సంచ 
రించే యీ నభోమణులే గ్రహాలు . 

1 , 2 , 3వ బొమ్మల్లో వున్న గ్రహాన్ని కని 
పెట్టండి . అది స్థానం నూరడం చూడండి . 

4వ బొమ్మలో వున్న నక్షత్రాలతో పోలిస్తే 
యీ గోళం మారిన దారి కనిపిస్తుంది . 

గ్రహాలు చల్లగా వున్న సభీమణులు . అవి మన 
భూమిలాగా సూర్యుడి చుట్టూ తిరుగుతాయి . 

సూర్య కాంతిలో వెలుగుతూ వుండడంవల్ల 
మనం గ్రహాల్ని చూడగలం. 


బుధుడు 


భూమి 


సూర్యుడు 


శుకుడు 


కుజుడు 


a 


17 


మనకి పొరుగున వున్న కుజ , శుక్ర గ్రహాలు యెలాంటివి ? 


అన్ని నక్షత్రాల్లోకీ యెంతో తేజోవంతంగా 
వుండే గ్రహం శుక్ర గ్రహం. 

రోమన్లు తమ సౌందర్య 
దేవత వీనస్ పేరు యీ గ్రహానికి పెట్టారు. 
శుక్రగ్రహాన్ని సాయంత్రం పూట పడమటన , వేకువ 
జామున తూర్పున చూడవచ్చు ( బొమ్మ 1 ). యే 
మచ్చలూ లేకుండా తెల్లగా వుండే గ్రహం టెలె 
స్కోప్ లో కనిపిస్తుంది .కాని ఆ కనిపించింది . అసలు 

గ్రహం కాదు , గ్రహాన్ని ఆవరించిన మేఘ రాశి . 
శుక్ర గ్రహం వాతావరణంలో విషవాయువులు 
వున్నాయి , అక్కడ శ్వాస ఆడడం అసాధ్యం . 

శుక్ర గ్రహంమీద సూర్యుడి కాంతి పడిన 
ప్పుడు పూర్తి బింబంలా కనిపిస్తుంది . పక్కనుంచి 
కాంతి పడినప్పుడు అర్ధ భాగం మాత్రమేమనకి 
కనిపిస్తుంది ( బొమ్మ 3) . 

యిక మన రెండవ పొరుగు గ్రహం కుజ గ్రహం . 
యీ గ్రహం యెరుపు రంగు కాబట్టి రోమన్ 
యుద్ధ దేవుడి పేరు మార్స్ దీనికి పెట్టారు 
( బొమ్మ 2). అక్కడ వున్న యెడారులు యిలా 
యెర్రగా కనిపిస్తున్నాయి ( బొమ్మ 4 ). యీ 
యెడారులమీదచారలు వున్నట్టు కనిపిస్తుంది . యీ 
చారలు కాలవలూ వాటి తీరాల్లో వున్న పచ్చిక 
బీళ్లు అని గతంతో పండితులు అనుకున్నారు . కాని 
అక్కడ కాలవల్లాంటివేమీ లేవని యిప్పుడు తేట 
తెల్లమైంది . నిజానికి అక్కడ గాలి తక్కువ వుంది . 
ఆ గాలి ప్రాణికోటికి పనికి రాదు . 


19 


యేగోళం పెద్దది ? చంద్రగ్రహమా ? సూర్యగోళమా ? 


RRB 


ఆకాశంలో సూర్యుడు , చంద్రుడూ వొక్క పరి 
మాణంలో వున్నట్టే కనిపిస్తారు . 

కాని ప్రతీదీ దూరం బట్టే వుంటుంది కదా . 
ఆకాశంలో యెగిరే విమానం చూడండి , మనకి 
దగ్గర్లో కొమ్మమీద కూర్చున్న పక్షి పరిమాణంలో 
కనిపిస్తుంది . 

సూర్యుడు చాలా దూరంలో , చంద్రుడికంటే 
బాగా యెక్కువ దూరంలో వున్నాడు . 

నిజానికి సూర్యుడు చంద్రుడికంటే చాలా 
యెక్కువ పరిమాణంలో వుంటాడు . 


1208 


Ritu 


SIMIDEN 


NENNIKITLO 


1 1 1 1 


చంద్రగ్రహం యెంత దూరంలో వున్నట్టు ? 


కాలి నడకన వెళ్లేవాడు చంద్రుడి దగ్గరకి 
పోగలడా ? ఒక్క క్షణం కూడా ఆగకుండా రోజుకి 
ముప్ఫై కిలోమీటర్లు వెళ్ల గలిగితే చంద్రుడ్ని చేర 
డానికి ము ఖ్ఫ అయిదు యేళ్లు పడుతుంది . 

గంటకి ఎనభై కిలోమీటర్లు కారులో వెళ్ల 
గలిగిన వాడికి ఆర్నెల్లు పడుతుంది . “ ఇల్ - 62 " 
విమానంలో గంటకి తొమ్మిది వందల కిలోమీటర్లు 

ప్రయాణం చేస్తే దగ్గర దగ్గర మూడు వారాలు 
పడుతుంది . 

కృత్రిమ ఉపగ్రహాలు గంటకి 25 , 000 – 
30 , 000 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెడితే 
పన్నెండునుంచి పదహారు గంటలు దాకా 
పడుతుంది . రోదసీరాకెట్లు కొంచెం మెల్లిగా 
వెడతాయి కాబట్టి వాటికి చంద్రుణ్ణి చేరడానికి 
రెండు మూడు రోజులు పడుతుంది . 


22 


సూర్యగోళం యెంత దూరంలో వున్నట్టు ? 


భూమినుంచి సూర్యుడి దూరంచాలా యెక్కువ 
చంద్రుడి దగ్గరకి వున్న దూరంకంటే నాలుగు 
వందల రెట్లు యెక్కువ . కాలి నడకన వెళ్లేవాడు 
14 వేల యేళ్లు నడవాల్సి వుంటుంది . కారులో 
వెళ్లేవాడు రెండు వందల యేళ్లకి సూర్యుణ్ణి 
చేరగలడు . “ ఇల్ - 62 " విమానంలో దాదాపు 
యిరవై అయిదు యేళ్లు పడుతుంది . కృత్రిమ ఉప 
గ్రహంలో అయితే ఏడెనిమిది నెలలు పడుతుంది . 


MAGE 


RA 


WWWITTER 


Swine 


RESS 


చంద్రుడు ఆకాశంలో యెప్పుడూ ఒక్కలాగే వుండకుండా 
వేరు వేరు ఆకారాలతో యెందుకు కనిపిస్తాడు ? 


M 


అవును , చంద్రుడి ఆకారం వొక మాసం రోజు 
లలో మారిపోతూ వుండడం మనకి కనిపిస్తుంది . 
ఒకప్పుడు మనకి నెలవంక కనిపిస్తే , మరోసారి సగం 
చంద్ర బింబం కనిపిస్తుంది , యింకో సారి పూర్ణ 
బింబం కనిపిస్తుంది . తర్వాత అసలు చంద్ర 
గ్రహమే కనిపించదు . యెందుకని ? 

చంద్రుడు స్వయం ప్రకాశం కాదు . సూర్యుడి 
కాంతి పడుతూ వుండడం వల్ల నే మనకి చంద్రుడు 
కనిపిస్తాడు . చంద్రగ్రహంలో వొక భాగం మీద 
మాత్రమే సూర్యకాంతి పడుతుంది , మిగిలిన 
అర్ధ భాగం నీడలో వుంటుంది . చంద్రగ్రహం 
భూమికి ఉపగ్రహం . భూమి చుట్టూతా నెలకి 
వొక పరిభ్రమణం చంద్రగ్రహం చేస్తుంది . 

బొమ్మ 1లో ( కుడి వైపు ) చూపించినట్టు 
చంద్రగ్రహం వున్నప్పుడు సూర్య కాంతి పడిన 
భాగం యీ మాదిరిగా నెలవంకలాగా కనిపిస్తుంది 
( బొమ్మ 1 , ఎడమ వైపు ). అక్కణుంచి నెలవంక 
రోజురోజుకీ పుంజుకుంటుంది , చంద్రుడు బలు 
స్తున్నాడు ” . వొక వేపునుంచే మీద వెలుగు పడిన 
ప్పుడు సూర్య కాంతితో వెలుగుతూన్న అర్ధ భాగం 
మాత్రమే మనకి కనిపిస్తుంది ( బొమ్మ 2 
చూడండి ) . 

చంద్రుడు ముందుకు సాగిపోతూ సూర్యుడికంటే 
భూమికి అటు వేపు వెడతాడు ( బొమ్మ 3) . 
అంచేత చంద్రుడిమీద పూర్తిగా సూర్య కాంతి 
పడిన భాగం కనిపిస్తుంది . పల్లెంలాగా కనిపి 
స్తుంది . చంద్రుడు యింకా ముందుకు పోతే , 

బొమ్మ 4లో చూపించినట్టుగా , మరో వేపునుంచి 
వెలుతురు చంద్రుడిమీద పడుతుంది . 
అప్పుడు మళ్లీ మనకి చంద్ర వంక కనిపి 


24 


స్తుంది , కాని అది మరో వేపు తిరిగి వుంటుంది 
( బొమ్మ 5). 

చంద్ర వంక రోజురోజుకీ తగ్గి “ శుష్కించి 
పోతుంది " . 

చంద్ర గ్రహం గనక భూమికీ సూర్యుడికీ 
మధ్య వస్తే సూర్య కాంతి పడని చంద్ర 
గ్రహ భాగం భూమి ముందు వుందన్న మాట . 
అప్పుడు చంద్రుడు మనకి కనిపించనే కనిపించడు 
( బొమ్మ 6). 

యిలాగ ప్రతి నెలా జరుగుతూనేవుంటుంది , 
దీన్నే చంద్ర కళలు మారడం అంటారు. 


25 


చంద్రుని పైన మనకి యేం కనిపిస్తాయి ? 


చంద్ర బింబం పూర్ణంగా వున్నప్పుడు ఉపరి 
తలంమీద కళ్లు , ముక్కు , నోరు వున్నట్టు కని 
పిస్తాయి . 

ఫోటోలో చూపించినట్టు ( కుడి వేపు ) చంద్ర 
గ్రహాన్ని బైనాక్యులర్తోనో , టెలెస్కో తోనో 
చూస్తే తెలుపు, నలుపు మచ్చలు కనిపిస్తాయి . 

యీ ఫోటోని దూరంనుంచి గనక చూస్తే యీ 
నల్ల మచ్చలు కళ్లల్లాగా , ముక్కులాగా , నోరులాగా 
కనిపిస్తాయి . 

యీ నల్లని మచ్చల్ని సముద్రాలు అన్నారు . 
కాని నిజమైన సముద్రాలు కావు , యేమంటే 
వాటిలో వొక్క నీటి చుక్క కూడా లేదు మరి . 


NANING 


MATION 


AWADA 


Two 


AWARDS 


WARAM 


26 


అంతరిక్ష యాత్రీకునికి చంద్రునిమీద యేం కనిపిస్తుంది ? 


చంద్రుని ఉపరితలం దిగాలుగా , బావురుమంటూ 
నల్లగా వుంటుంది . ఉపరితలం అంతా చిన్నా 
పెద్దా బిలాలతో వుంటుంది . చంద్ర పర్వతాలు 
వో నూదిరి యెత్తుగానే వుంటాయి గాని , వాటి 
సానువులు నున్నగా వుంటాయి. పర్వత శిఖరాలు 
లేవు , నిట్రగా వుండే సానువులు వున్నాయి . 
చంద్రునిమీద నీరు లేదు , గాలి లేదు . అంచేత 
ప్రాణి కోటి లేదు . 

మొట్ట మొదటి సారిగా 1969లో ఆర్మ్ స్ట్రాంగ్ , 
ఆర్డిన్ అనే అమెరికన్ అంతరిక్ష యాత్రీకులు 
చంద్రగ్రహంమీద కాలు మోపారు . చంద్రగ్రహం 
మీద ప్రాణి కోటి లేదు అని వాళ్లు తేల్చారు . 
అంతకు ముందే 1966లో , అమెరికన్ అంతరిక , 
యాత్రీకులకంటే ముందే , సోవియట్ స్వయం 
చోదక రోదసీ స్టేషన్ చంద్రుడిమీద దిగింది . 

1970లో సోవియట్ రాకెట్ తీసికెళ్లిన 
స్వయంచోదక స్టేషన్ “ లునోఖోద్ - 1 " చంద్రుడి 
మీదకి వెళ్లింది . అది అక్కడ తిరుగుతూ చంద్రుని 
మీదనుంచి భూమికి సంకేతాలు పంపుతోంది . 
టెలివిజన్ గుండా చంద్రగ్రహ దృశ్యాల్ని కూడా 
పంపిస్తోంది . అది నడిచేటప్పుడు దాని చక్రాల 
జాడలు పడ్డాయి. వాటిని చంద్రగ్రహపు మెత్తని 
ధూళిమీద చూడవచ్చు . 


29 


సూర్యగోళం నక్షత్రాలకంటే తేజోవంతంగా యెందుకు వుంది ? 


వెలుత 


PAW 


సూర్యగోళం నక్షత్రాలకంటే అనేకకోట్ల రెట్లు 
యెక్కువ తేజోవంతంగా వుంటుంది . ఉదాహరణకి 
వో కొవ్వొత్తి వుందనుకోండి , అది బల్ల మీద వున్న 
ప్పుడు దూరంగా వున్న కారు హెడ్ లైట్ల కంటే 
యెక్కువ కాంతిగా వున్నట్టు వెలుగుతుంది . అంచేత 
వెలుతురు యే దూరంనుంచి వస్తోందీ అన్నదాని 
మీద దాని తేజస్సు ఆధార పడి వుంటుంది . 

నక్షత్రాలు కూడా సూర్యగోళం లాగానేభగ 
భగ మండే బ్రహ్మాండమైన కొలుములు ,గోళాలు . 
కాని నక్షత్రాలు సూర్యగోళంకం టే కోట్ల కోట్ల 
రెట్లు దూరంలో వున్నాయి . అంచేత అవి నిశీధి 
ఆకాశంలో మిణుకుమనే చుక్కల్లాగా కనిపిస్తాయి . 


30 


31 


రాలిపడే చుక్కలు యేమిటి ? 


CHEDULE 


32 


Review 
DASAD 


ఒకో అప్పుడు ఆకాశంలో వో వెలుగుజాడ 
దూసుకుపోతుంది . ఓ నక్షత్రం రాలిపోయిందని 
పిస్తుంది . కాని నక్షత్రాలు యెప్పుడూ పడవు , 
అవి అలానే యేనాటినుంచో స్థిరంగా వుంటూనే 
వున్నాయి . 

రాలిపడే చుక్కలు నక్షత్రాలు కానేకావు . అవి 
భూమి వాతావరణంలో మెరుపులు . యీ మెరు 
పులు రోదసినుంచి యెగిరే చిన్న చిన్న లోహం 
ముక్కలవల్లా , రాళ్ల వల్లా యేర్పడతాయి . యీ 
తునకలు విపరీతమైన వేగంతో యెగురుతూ 
వుండడం వల్ల వేడెక్కిపోతాయి . ఆ కారణంగా 
గాలి తాకిడికి మండుతాయి . 

రాలిపడే యీ ఉల్కలు పర్వతాలా , మేఘాలా , 
విమానాలా , స్ట్రాటోస్ఫియరిక్ బెలూన్ లా దారుల 
పైన మండుతాయి . కాని కృత్రిమ ఉపగ్రహాల 
మార్గాల కింద , ధృవ ప్రాంత అరోరా 
బోరియాలిస్ కింద మండుతాయి . 


150కి. మీ . 


A 


A 


MOVIE 


LAA 


33 


కృత్రిమ ఉపగ్రహాలా , రోదసీరాకెట్గా చలన మార్గా లేమిటి ? 


AMES 


m 


34 


INATHI 


Aam 


రోదసి గురించి మరింత బాగా తెలుసుకునే 
ఉద్దేశంతో కృత్రిమ ఉపగ్రహాల్నీ , రోదసీ 
రాకె 
టనీకక్ష్యలోకి ప్రయోగిస్తూ వుంటారు . ప్రయో 
గించిన కొన్ని ఉపగ్రహాల చలన మార్గాల భూమి 
చుట్టూతా వృత్తాల్లా వుంటాయి . యీ కృత్రిమ 
ఉపగ్రహాల్లో పెట్టిన పరికరాలు వాతావరణంలోని 
పై పొరల గురించిన సమాచారం అందిస్తాయి . 

కొన్ని ఉపగ్రహాల్ని దీర్ఘ కక్ష్యల్లోకి ప్రయో 
గిస్తారు . యివి వొకో అప్పుడు భూమినుంచి చాలా 
దూరం వెడతాయి , మళ్లీ తిరిగి దగ్గరగా వస్తాయి . 
గాలిలేనిరోదసిని గురించి యీ ఉపగ్రహాలు సమా 
చారం సేకరిస్తాయి . రోదసీరాకెట్టూ , గ్రహాం 
తర స్వయం చోదక స్టేషన్లూ యింకా దూరం 
వెడతాయి . వాటిని శాస్త్రజ్ఞులు రేడియో సంకే 
తాలద్వారా నడుపుతారు . 

చంద్రగ్రహాన్ని , కుజగ్రహాన్ని , శుక్ర గ్రహాన్ని 
యివి సమీపించి లేదా వాటిమీద దిగి స్వయం 
చోదిత పరికరాల సాయంతో వాటి గురించి సమా 
చారం సేకరిస్తాయి . 

ఆ సమాచారాన్ని రేడియోద్వారా , టెలివిజన్ 
ద్వారా భూమికి అందిస్తాయి . 


INDIA 


FINITE 


Pital 


35 


అంతరిక్ష యాత్రీకుడికి భూమీ 
, ఆకాశం యెలా కనిపిస్తాయి ? 


. 


. 


అంతరిక్షంలోకి తొలి మానవ యాత్ర 1961వ 
సంవత్సరం ఏప్రిల్ 12వ తారీకున జరిగింది . 
ప్రపంచ తొలి అంతరిక్ష యాత్రీకుడు సోవియట్ 
యూనియన్ పౌరుడు యూరీ గగారిన్ . “ వస్తోక్ ” 
( తూర్పు ) అనే పేరు పెట్టినరోదసీనౌకనుంచి 
అతను భూమినీ ఆకాశాన్నీ చూశాడు . ఆ నాటినుంచీ 
సోవియట్ అంతరిక్ష యాత్రీకులూ , అమెరికన్ 
అంతరిక్ష యాత్రికులూ “ వస్తోక్ ”, “ వస్మోద్ ” 
“సోయూజ్ ” , “శాల్యూట్ ” , “జెమినీ ”, 
“ అపోలో " రోదసీనౌకలలో రోదసిలోకి వెడుతూనే 
వున్నారు . యెన్నో సార్లు భూమిని కొన్ని వందల , 

వేల కిలోమీటర్ల యెత్తు నుంచి చూస్తూనేవున్నారు . 
గో బుమీద వున్నట్టు గా భూమిమీద ఆకుపచ్చ రంగు , 
జేగురు రంగు కలిసి వున్న భాగం నేల , నీలం 
భాగం సముద్రాలూ , మహా సముద్రాలూనూ . 
భూమి ఉపరితలంమీద చాలా భాగాలు మేఘా 
వృతమై వున్నాయి . 

పట్ట పగలు కూడా ఆకాశం నల్లగా , నక్షత్రా 
లతో నిండి వున్నట్టు కనిపించింది . 


. ine 


7202 
520 - 1 


R . R . R . L. . . కలకతావారి 
ఆగిన సహాయ . : - ను లు 


6 . JeBHH , J . Panuloba 
АСТРОНОМИЯ В КАРТИНКАХ 

На языке телугу 


B . Levin , L . Radlova 
ASTRONOMY IN PICTURES 


In Telugu 


R . R . R . L. . . terand 
ఆర్థిక 
సహాయముతో 
కొనుగోలు 
చేయబడినది 
. 


© ManaTellbCTBO « Ierckas JIRTepaTypa », MOCKBa , 1978 
© తెలుగు అనువాదం (“రాదుగ " ప్రచురణాలయం, 1988 

సోవియట్ యూనియన్ లో ముద్రింపబడింది . 


ISBN 5 - 05 - 002044 - 1 


